తెలంగాణ కథాచరిత్ర - కొన్ని సమస్యలు 


కె శ్రీనివాన్‌ 


తెలంగాణా సాహిత్యచరిత్ర రచన ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. రాజకీయ రంగంలో 
బలపడుతున్న తెలంగాణా అత్మగౌరవ ఉద్యమమే సాహిత్యరంగాన్ని కూడా కుదిపివేస్తున్నది, 
కొత్త విలువలను ప్రతిపాదిస్తున్నది, కొత్త చరిత్రను కోరుతున్నది. 

విశాలాంధ్ర మాటున కొన్ని ప్రాంతాలే లాభపడినట్టు, తెలుగువారి రాజకీయ, సాంస్కృతిక, 
సామాజిక ఉమ్మడి చరిత్రలు కూడా కొన్ని ప్రాంతాల చరిత్రల్నే పేర్కొన్నాయని వర్తమానంలో 
అభివృద్ధి వివక్షకు లోనవుతున్న ప్రాంతాలు, చరిత్ర రచనలో విస్మరణను కూడా ఎదుర్కొంటు 
న్నాయని గుర్తించారు. అటువంటి గుర్తింపు మరే రంగంలో కన్నా సాహిత్యరంగంలో ఎక్కువ 
కనిపిస్తున్నది. తెలంగాణ చరిత్ర గురించి, సాహిత్య చరిత్ర గురించి ఈమధ్య పెరిగిన పరిశోధన 
గతంలోని అనేక విస్మృతాంశాలను రంగం మీదికి తీసుకొచ్చింది. తెలంగాణ సంస్కృతీ సాహిత్యాల 
మీద సాటి తెలుగువారి వివక్ష, తిరస్కారభావం కొత్తవి కావని, వాటికి కూడా సుదీర్హ చరిత్ర 
ఉన్నదని నిర్దారణ జరిగింది. తెలుగు సాహిత్యానికి అంతటికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పుకునే 
పుస్తకాలలో పాళీయ ప్రాధాన్యాన్ని లెక్కవేయడం ఇప్పటి విమర్శలో ఒక ముఖ్యాంశమైంది. 
గత మూడు నాలుగు సంవత్సరాలలో వచ్చిన అనేక కథాసంకలనాలు ఇటువంటి నిశిత పరిశీలనకు 
లోనయ్యాయి. ఈ కథా సంకలనాలు తాము మొత్తం తెలుగు సాహిత్యానికి ప్రాతినిధ్యం వహిస్తు 
న్నట్లు చెప్పుకున్నాయి. ఆ సంకలనాలలో కథల ఎంపికకు సంపాదకులు చెప్పుకున్న ప్రాతిపదికలు 
ఏమైనప్పటికీ ఫలితం మాత్రం ఒకటే. అది తెలంగాణేతర ప్రాంతాల కథలనే తెలుగు కథలుగా 
నిర్దారించటం. 

తెలంగాణ గురించి ఏమీ తెలియకుండానే, తెలుసుకోకుండానే 20వ శతాబ్దం ప్రథమా 
రంలో (మరికొందరైతే 1980ల దాకా ) చెప్పుకోదగ్గ కథాసాహిత్యమేదీ లేదని నిర్ధారించడం - కేవలం 
తెలంగాణ కథను విస్మరించడం మాత్రమే కాదు. తెలంగాణ చరిత్రను, తెలంగాణ కథ ప్రతిబిం 
బించిన విభిన్నమైన రాజకీయార్థిక వాస్తవికతని, సాంస్కృతిక ప్రత్యేకతని నిరాకరించడమే. 
re న్యాయం కోరుతున్న సమూహం ఎదయినా, తనను చరిత్రహీనులుగా చిత్రించడాన్ని 

హించలేదు. అసత్యాల చరిత్రను ఆపాదించడాన్ని వ్యతిరేకిస్తుంది. తన ఘనతను ప్రకటించే 

en నిర్మించుకుంటుంది. 

తెలంగాణకు ఎ చరిత్ర లేదని చెప్పడం పరమ అహంకారం. సందేహం లేదు. అయితే, 
తెలంగాణ చరిత్ర గురించిన అవాస్తవికమైన, భ్రమాత్మకమైన దృష్టి వుండడం పొరపాటు. తెలంగాణ 
అన్నిటా సమాన ప్రాధాన్యం పొందిందని, సమాన అవకాశాలతో సమాన ప్రతిభ కనబరిచిందని, 
వివక్ష, విస్మరణ తప్ప సామర్థ్యవు లోటేమీ లేదని చెప్పడం అభిజాత్యం కాదు కానీ, 


కథ 2002 + తెలంగాణ కథాచరిత్ర - కొన్ని నమన్యలు 


799 


అవగాహనారాహిత్యం. చారిత్రక ఘనత, బెన్నత్యాలతో పాటు వర్తమానంలోని, సమీప గతంలోని 
దుస్థితి గురించి కూడా వాస్తవికమైన అంచనాలు ఉండాలి. సమాజంలో అన్ని రంగాలలో ఎక్కువ 
అవకాశాలను అందిపుచ్చుకున్నవారు, చారిత్రకంగా పైచేయి అయినవారు ప్రతిభా సామర్థ్యాలను 
అధికంగా సమకూర్చుకోవడం సహజం. ఆ ఫలితం కోసం కాకపోతే, వారు ఇతరులను అణగద్రొక్క 
వలసిన పనేముంది? ప్రతికూల పరిస్థితులలో మగ్గినవారికి, కనీస సదుపాయాలు మౌలిక వసతులు 
లేనివారికి కొన్ని నైపుణ్యాలు అలవడకపోవడం కూడా అంతే సహజం. చరిత్ర రచనలో ఉండి 
తీరవలసిన గుర్తింపు ఇది. తెలుగు కథానికా వాంగ్మయంలో బ్రిటిష్‌ ఆంధ్ర నుంచి, అందులోనూ 
కోస్తా ఆంధ్ర నుంచి వచ్చినంత వైవిధ్యపూరితమైన, ప్రతిభావంతమైన కథలు తొలిరోజుల్లో తెలంగాణ 
నుంచి రాలేదని ఒప్పుకోవడానికి వెనుకాడనక్కర్లేదు. ఇది వ్యక్తిగత ప్రతిభలకు సంబంధించిన 
అంశం కాదు. బాహ్య పరిస్థితులకు సంబంధించిన అంశం. నేపథ్యాలకు సంబంధించిన అంశం. 
అంతేకాదు, చిన్న కథ మంచి చెడ్డలను నిర్ణయిస్తున్న ప్రమాణాలు ఆంగ్లో యూరోపియన్‌ - 
కోస్తాంధ్ర ప్రమాణాలైనప్పుడు, బరిలోకి దిగకముందే తెలంగాణ ఓడిపోలేదా? చిన్న కథ 'ఆధునికత' 
తో ఉండాలని (అందువల్లనే దిద్దుబాటు మొదటి తెలుగు కథ అని) విష్ణవవాదులే వాదిస్తున్నప్పుడు 
ఆధునికతకు భిన్నమైన పరిస్థితులలో, ఆధునికతతో పోలిక కుదరని వాతావరణంలో ఉన్న తొలినాటి 
తెలంగాణ ఎవరి కంటికి తనుతుంది? 

అయినంత మాత్రాన, తొలితరం తెలంగాణ కథా సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యం, విలువ 
ఎమీ తగ్గిపోవు. తెలంగాణ తొలితరం కథలు ప్రతిబింబించిన వాస్తవికత, సామాజిక సంచలనం 
వాటంతట అవే విశిష్టమైనవి. తెలంగాణ ప్రత్యేకతల నుంచి రూపొందిన కథాకథన శైలి, భాష 
కూడా వాటి స్థానికతల రీత్యా గొప్పవి. ఆ విశిష్టతలను, గొప్పదనాన్ని పరిశిలించడానికి, “వివరించ 
డానికి ఇంకా చాలా దూరం పయనించాలి. చాలా పరిశోధన చేయాలి. చాలా కథలు కనిపెట్టాలి. 
కనిపెట్టిన కథలు చదవాలి. వాటి మీద విమర్శించాలి. పదేపదే మదింపు వేయాలి. కోస్తా ఆంధ్ర 
కథల మిద వచ్చిన బండ్ల కొద్దీ విమర్శలకు దీటుగా వాంగ్మయం నిర్మాణం కావాలి. 

కానీ, తెలంగాణ కథా వాంగ్మయాన్ని తక్కువచేసి చూడడం దాని కథనం, శిల్పం, నిర్మాణం, 
శైలి వంటి అంశాల అధారంగా కాదు. ఆ అంశాల ఆధారంగా తెలంగాణ కథను తక్కువ చేయాలన్నా 
కూడా తెలంగాణ కథలను చాలా చదవాలి. కానీ, జరుగుతోంది అది కాదు. తెలంగాణ కథా 
వాంగ్మయానికి ఉన్న చారిత్రకమైన ఉనికినే నిరాకరించడం. లేదని బుకాయించడం. కానీ, తారీఖుల 
లెక్కలో కూడా తెలంగాణ ఏమాత్రం వెనుకబడి లేదు. తెలుగు కథ అవతరించిన తొలి సంవత్స 
రాలలోనే తెలంగాణ కథ కూడా రంగం మీద ఉన్నది. మొదటి కథల అవతరణకు ఒక సుదీర్హ 
నేపధ్యం ఉన్నదని అనుకుంటే ఆ నేపథ్యం గురజాడ అప్పారావు దిద్దుబాటు కు ఉన్నట్టే, మాడపాటీ 
హనుమంతరావు హృదయ ళల్వ్యముకు కూడా ఉంటుంది. 

భండారు అచ్చమాంబ స్తీ విద్య అనే కథను 1902లో రాశారు. గురజాడ అప్పారావు 
దిద్దుబాటు 1910 ఫిబ్రవరి ఆంధ్రభారతి లో అచ్చయింది. ఆ ఇద్దరికీ మధ్యలో ఆచంట సాంఖ్యాయన 
శర్మ లలిత ప్రచురితమైంది. 1910లోనే ఆంధ్రవత్రిక సంవత్సరాది సంచికలో ఎబదివేల బేరము 
పేరుతో క.రామానుజరావు (కొమర్రాజు వెంకటలక్ష్మణరావు మారుపేరు) కథ ప్రచురితమైంది. 
అదే సంవత్సరం అదే ఆంధ్రభారతి లో ఏప్రిల్‌, మే, జూన్‌ సంచికల్లో గురజాడ మరో కథ మీ 
పేరేమిటి అచ్చయింది. 1911 మే మాసంలో కావచ్చు, మాడపాటి హనుమంతరావు కథ నవ 
నాగరికత ప్రచురితమైందని వ్యాననూబి చెబుతున్నది. (1913 లో వెలువడిన హనుమంత 
రావు మల్లికా గుబ్బము లో ఆ పేరు గల కథ లేదు.) మరో రెండేళ్ళకు ఆయన స్వతంత్ర కథ 


కథ 2002 + తెలంగాణ కథాచరిత్ర - కొన్ని నమన్యలు 


200 


హృదయ శల్యము ఆంధ్రభారతి లోనే వెలువడింది. అక్కిరాజు ఉమాకాన్తమ్‌ 1913 నుంచి తన 
(తిలిజ్ఞ పత్రికలో కథలు, అనువాద కథలు రాయడం ప్రారంభించారు. తెలంగాణ నుంచి వెలువడిన 
మొదటి స్వతంత్ర పత్రిక హితబోధిని లో 1913 అక్టోబర్‌ సంచికలో మృత్యువు దాని జ్ఞాపకము అన్న 
పేరుతో మ్యూజింగ్స్‌ వంటి కథనం ఒకటి ప్రచురితమైంది. 

కారల్‌ మార్క్స్‌నే కాదు, చిన్నకథను కూడా కాలం కడుపుతో ఉండి కనవలసిందే. పై 
తారీఖులను చూసినప్పుడు, మొదటి కథ గురించి తర్ణనభర్ణన అర్థరహాతంగా కనిపిస్తుంది. ఆధునిక 
కథ, సమగ్ర కథ, సంపూర్ణ కథ అని ఎన్ని కాజులు విధించినా సీ ఒక్కదానికో మొట్టమొదటిదిగా 
పెద్దపీట వేయడం పొరపాటని అనిపిస్తుంది. 1900 నుంచి 1915 మధ్యలో ఒక రూపు తీసుకుంటున్న 
తెలుగుకథలో ఆధునికతో మరో లక్షణమో ఒకే తీరుగా లేవనుకుంటే, ఆ వైవిధ్యం ఆయా కథకుల 
నేపథ్యాల మీద ఆధారపడి ఉంటుంది. 

గురజాడ దిద్దుబాటు ను మొదటి కథగా ప్రచారం చేయడంలో పెద్ద వింత ఎమీలేదు. 
తెలంగాణాలో కాదు, తెలుగులోనే మొట్టమొదటి కథకుడిగా మాడపాటి హనుమంతరావును 
పేర్కొన్న వ్యాసాలనేకం ఆనాటి తెలంగాణ పత్రికల్లో కనిపిస్తాయి. అయితేనేం, గురజాడ ప్రచారకులే 
తెలుగు సాహిత్యరంగంలో అధికారంలోకి వచ్చారు కాబట్టి, వారి ప్రచారమే అధికారిక వాస్తవం 
అయింది. కేవలం గురజాడ వల్ల పెద్ద నష్టం లేదు (పైగా లాభం కూడా ఉంది) కానీ, గురజాడను 
శిఖరాగ్రం మీద నిలబెట్టిన తరువాత, ఆయన శీర్షంగా కలిగిన ఒక సాహిత్య వంశ పరంపర 
అంతా తెలుగు సాహిత్యానికి ఎకైక చరిత్రగా పరిణమించడం తెలంగాణకు జరిగిన పెద్ద అన్యాయం. 

వచన రూపంలో ఉన్న, చదువుకునే చిన్న కథ ఆధునిక సమాజానికి సంబంధించిన 
ప్రక్రియ. పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం జరిగిన దేశాలలో అభివృద్ధి చెందిన 
పత్రికా పఠనం నుంచి, కొత్త సాహత్య అవసరాల నుంచి చిన్న కథ అభివృద్ది చెందింది. పందొమ్మిది 
శతాబ్దం చివరి మూడు, నాలుగు దశాబ్దాలలో రంగం మీదికి వచ్చిన అనేక ఇంగ్లీషు పత్రికలు 
పాశ్చాత్య పత్రికల నుంచి చిన్నకథలను. ప్రచురిస్తూ వచ్చాయి. ఆ కథలను చదివి ఆకళింపు 
చేసుకునే భాషాజ్ఞానం, సాహిత్యశిక్షణ కలిగిన ఒక శిష్టవర్గం భారతదేశంలో స్వల్పంగా ఉండింది, 
పెరుగుతూ వస్తోంది. పత్రికల ప్రచురణ, పుస్తకాల ప్రచురణ, కొత్తరకం సృజనాత్మక రచనలను 
స్వీకరించగలిగిన పాఠకవర్గం - ఇవన్నీ వచనరచనలకు, చిన్న కథలకు కావలసిన కనీస సదు 
పాయాలు. భండారు అచ్చమాంబ తొలికథ రాసేనాటికి కోస్తా అంధ్ర ప్రాంతం నుంచి మహిళలే 
సంపాదకులుగా స్ర్తీల పత్రికలు అవతరించడం, గురజాడ దిద్దుబాటు రాసేనాటికి పదుల సంఖ్యలో 
సాహిత్య పత్రికలు రంగం మీద ఉండడం ఒక వాస్తవం. తెలంగాణలో తొలి స్వతంత్ర పత్రిక 
హితబోధిని 1913లో మాత్రమే ప్రారంభం కావడం మరొక కఠోర వాస్తవం. (తెలంగాణ నుంచి 
వచ్చిన మొదటి తెలుగు పత్రిక శేద్యచంద్రిక, 1885 ప్రాంతాలలో వచ్చిన ఈ పత్రిక స్థానిక వ్యావహారిక 
వచనంలో ఉన్నప్పటికీ, వునూన్‌ అన్న ఉరూ వ్యవసాయ పత్రికకు అనువాదం కావడం వల్ల 
దీనిని స్వతంత్ర పత్రికగా పరిగణించడంలేదు.) 

తెలుగువారి సమాజాలు పాత స్థితి నుంచి "అధునిక సమాజం'లోకి చేసిన ప్రయాణం, 
ఆ ప్రయాణం సృష్టించిన వివిధ ఘర్షణలు, విడుదల చేసిన సృజనశక్తులూ - ఇవే ఆధునిక 
తెలుగు సాహిత్యానికి కారకాలు అనుకుంటే గనుక అటువంటి సాహిత్యం తెలంగాణలో పుట్టక 
పోవడమే న్యాయం. ఎందుకంటే తెలంగాణాది పూర్తిగా భిన్నమైన అనుభవం. బ్రిటిష్‌వారి పాలనలో 
ఉన్న ఆంధ్ర ప్రాంతంలో ఏ రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక శక్తులు, చారిత్రక పరిణామాలు 


కథ 2002 + తెలంగాణ కథాచరిత్ర - కొన్ని సమస్యలు 


20/ 


అక్కడి “వికాసానికి కారణం అయ్యాయో అవేవీ తెలంగాణా ప్రాంతంలో లేవు. అయితే, బ్రిటిష్‌ 
ఆంధ్రలో జరిగినది మాత్రమే '“వికాసమ'నీ, అటువంటిది లేకపోవడం వెనుకబాటుతనమనీ 
తెలంగాణావాదం కానీ, స్థానికతావాదం కానీ అంగీకరించలేదు. తెలంగాణాలో జరిగినది విభిన్నమైన 
వికాసం. 

బ్రిటిష్‌ భారతదేశంలో వికాసం లేదా “పునరుజ్జీవనం. వలసవాదంతో ముడిపడి ఉన్నది. 
వలసవాద ప్రయోజనాల కోసం తీర్చిదిద్దిన విద్యావిధానం, పరిపాలనం కొత్త భారతీయ శిష్ట 
తరగతిని సృష్టించాయి. తరువాతి చరిత్రలో వీరే ముఖ్య పాత్రధారులు. ఈ నిర్వహణకు అనేక 
ఆధునిక సదుపాయాలు అవసరమయ్యాయి. వాటిని వలసవాద ప్రభుత్వమే కల్పించింది. భారతీ 
యులకూ బ్రిటిష్‌వారికీ నడుమ సంధానకర్తలుగా ఉండడానికి తగిన ఉద్యోగవర్గానికి ఆహ్వానం, 
వారి నిర్మాణానికి ఉద్యోగ సౌకర్యాలు, వాటి కోసం పాఠ్యపుస్తకాలు, వాటి కోసం ముద్రణా సదు 
పాయాలు, పెరిగిన అక్షరాస్యుల కోసం పత్రికలు - ఇదంతా ఒక గొలుసుకట్టు పరిణామం. 
ఇంగ్లీషువారి విద్యను, తద్వారా ఎర్పడే ఉద్యోగావకాశాలను, పరిపాలనలో వారు కల్పించబోతున్న 
కొద్దిపాటి భాగస్వామ్యాన్ని అందుకోవడానికి, వలసవాదులతో క్రియాశీలంగా మెలగడానికి కావలసిన 
ప్రేరణను, చొరవను కొత్తగా ఎర్పడిన సాగునీటి వ్యవస్థలు అందించాయి. తక్కిన పనిని విద్యా 
విధానం పూర్తిచేసింది. వలసవాద పాలనా యంత్రాంగంలో కీలకమైన పనిముట్లుగా ఉపయోగ 
పడడానికి సాంప్రదాయ అగ్రవర్ణం ఉబలాటపడగా, ఉత్పత్తి భూ వినియోగాలలో వచ్చిన మార్పులు 
సరికొత్త మధ్యంతర శూద్ర అగ్రవర్గాలను రంగం మీదికి తెచ్చాయి. మొత్తం మీద సమాజం 
అంతా ఎంతో కొంత “మెరుగైన పురోగతిలో ప్రయాణిస్తున్న అనుభూతికి లోనైంది. మెకాలే ఒక 
ప్రయోజనం కోసం ఆధునిక భారతీయ విద్యావంతులను సృష్టించాలనుకుంటే, తమ సొంత 
అవసరాల రీత్యా అందుకు సహకరించడానికి ఎన్నో భారతీయ శ్రేణులు సిద్దపడ్డాయి. మున్ముందు 
అనివార్యంగా ఏర్పడే ప్రజాస్వామిక వ్యవస్థలలో అధికార స్థానాలను ఇప్పటినుంచే పదిలపరచు 
కోవడానికి వివిధ సామాజిక శ్రేణులు పడిన తపన, చేసిన ప్రయత్నమే పందొమ్మిదో శతాబ్ది రెండవ 
అర్ధభాగపు బ్రిటిష్‌ ఆంధ్ర చరిత్ర. 

ఇంగ్లీషువారిది పై నుంచీ, కింది నుంచీ కూడా కమ్మేసిన ఉధృత ప్రభావమే అయినప్పటికీ, 
స్థానికమైన కారణాలనేకం రకరకాల వికాసాలకు కారణమై ఉంటాయి. గురజాడ అప్పారావు 
కానీ, వీరేశలింగం కానీ, సామినేని ముద్దు నరసింహం కానీ రావడానికి బ్రిటిష్‌ ఆంధ్రలోని విద్యా 
ప్రయత్నాలు, అచ్చు యంత్రాలు, పత్రికల వ్యాప్తి కారణమనుకుంటే ఆ ప్రయత్నాలన్నీ కొన్ని 
స్థానిక సమాజాల క్రియాశీల భాగస్వామ్యంతో జరిగాయన్నది కూడా గుర్తించాలి. నూటాయాభై 
ఏళ్ళ కిందట గోదావరి జిల్లాలో ప్రాజెక్టుల వల్ల లాభం పొందిన రైతులు తమ పిల్లలకు సొంత 
పెట్టుబడితో ఆంగ్ల విద్యాలయాలు ఎర్పాటు “చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఆంగ్లో- -వెర్నాక్యులర్‌ 
విద్యావిధానం ఇంగ్లీషు విద్యతో పాటు ను కూడా చాలా 'స్టలం' కల్పించింది. స్థానిక 
భాషకు హైదరాబాద్‌ రాజ్యంలో పెద్ద పటే దొరికింది కానీ - దురదృష్టవశాత్తూ అది తెలుగు 
కాదు. నిజాం ప్రభుత్వం మిడిల్‌ స్కూల్‌ దాకానైనా తెలుగుకు కల్పించిన కొద్దిపాటి అవకాశాలనైనా 
వినియోగించుకొని, దొరికిన స్థలాన్ని మరింత విశాలం చేసుకునే ప్రయత్నం చేయగలిగిన 
లబ్ధిదారుల వర్గం తెలంగాణాలో లేకపోయింది. బెంగాల్‌కీ, ఉత్తరాంధ్రకీ, అటు నుంచి దక్షిణాంధ్రకీ 
ప్రవహించిన 'ఉదయసంధ్య' తెలంగాణాకు సోకలేదని, ఇక్కడ ఏ గురజాడ అప్పారావు, వీరేశ 
లింగమూ ఆ ఉదయానికి వైతాళికులు కాలేకపోయారనీ గుర్తించవలసి ఉన్నది. 


కథ 2002 + తెలంగాణ కథాచరిత్ర - కొన్ని సమస్యలు 


202 


అయితే, తెలుగు సమాజాలను విజ్ఞానం వైపు నడిపించాలని జరిగిన ఒక ముఖ్య ప్రయ 
త్నంలో తెలంగాణకు కూడా మంచి భాగస్వామ్యముంది. 20వ శతాబ్దపు మొదటి దశాబ్దంలోనే 
ప్రారంభమైన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిలో తెలంగాణకు చెందిన రావిచెట్టు రంగారావు, 
ఆదిరాజు వీరభద్రరావు క్రియాశీలంగా ఉన్నారు. ఈ గ్రంథమండలి ద్వారానే వీరేశలింగంతో తెలం 
గాణకు ఎంతో కొంత సంబంధం ఏర్చడింది. (ఈ విజ్ఞానచంద్రిక నిర్వహించే పరీక్షలకు ఒద్దిరాజు 
సోదరులు హాజరయ్యారు. ఆ పరీక్షలకు వీరేశలింగమే ఎగ్జామినర్‌. ఒద్దిరాజు సోదరులు అనేక 
రంగాలలో ప్రావీణ్యం చూపించిన ప్రతిభావంతులు, మంచి కథకులు కూడా.) ప్రాథమిక విద్యలో 
వీరేశలింగం రాసిన మాక్మిలన్‌ పాఠ్యపుస్తకాలనే తాము చదువుకున్నామని మాడపాటి హనుమంత 
రావు రాసుకున్నారు. అంతేకాదు, వరంగల్‌లో 1904లో రాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయం 
స్థాపన తరువాత తాము, తమ మిత్రబృందం విరేశలింగం రచనలను ఎంతో ఆసక్తిగా చదివి 
చర్చించేవారమని ఆయన రాశారు. అంటే తెలంగాణ మొదటి కథకునికి బ్రిటిష్‌ ఆంధ్ర సంస్కర్తతో 
పెద్ద దూరమేం లేదనే అర్హం. అయితే, మాడపాటితో సహా తెలంగాణ పెద్దలందరికీ అనాడు 
వీరేశలింగంలో ఉన్న సాహిత్య పరిచయం గురజాడ అప్పారావుతో లేదన్నది స్పష్టం. అట్లాగే, 
ఉర్దూ విద్యాభ్యాస ప్రభావం మాడపాటి హనుమంతరావును (ప్రేమ్‌చంద్‌ కథలను అనువదించేట్టు 
చేసింది తప్ప, ఇంగ్లీషు చిన్నకథలను కాదు. హితబోధిని పత్రికలో ఒక చిన్నకథను, అనేక ప్రహసనా 
లను రచించిన రచయితలకు కోస్తా ఆంధ్రా పరిణామాలతో, సంస్కరణలతో గాఢమైన పరిచయమే 
ఉన్నట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. 

అతి కొద్దిమంది విద్యావంతులు కొత్త భావసంచలనాలను అవగతం చేసుకోగలిగినప్పటికీ 
వారు వాటిని ఆనాటి తెలంగాణలో ఎంతమందితో పంచుకోగలరు? పంచుకోగలిగిన సమ ఉజ్జీ 
పాఠకశ్రేణి లేనప్పుడు, భావ వినిమయం సృజనాత్మకంగా, సమర్ధంగా ఎట్లా ఉండగలదు? 
అటువంటి పాఠకగ్రేణి లేకపోవడం ఒక రకంగా వెనుకబాటుతనం ఫలితం అని చెప్పవచ్చు. 
అయితే, నిజంగా ఆనాటికి తెలంగాణలో విద్యావంతులైన పాఠకశ్రేణి ఏర్పడినప్పటికీ, వారు 
కొత్త భావాలను కోస్తా ఆంధ్రలో స్వీకరించినట్టు స్వీకరించేవారా? అన్నది వేరే ప్రశ్న. 

అన్నటికంటే ముఖ్యమైన అంశం - బ్రిటిష్‌ ఆంధ్రలో వికసిస్తున్న వచన కాల్పనిక 
సాహిత్యానికి ఉన్న సామాజిక, రాజకీయ ఎజెండా నాటి హైదరాబాద్‌ రాజ్యానికి పనికివస్తుందా 
అన్నది. సంఘసంస్కరణలే ముఖ్యమైన సాహిత్య ఎజెండా అయినప్పుడు, తెలంగాణలోని విద్యా 
వంతులు దాన్ని అనుకరించడానికి ప్రయత్నించారు. బ్రాహ్మణ విధవా పునర్వివాహాన్ని ఒక పెద్ద 
వస్తువుగా తీసుకురావడానికి తెలంగాణలో ఆ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో, కోస్తా ఆంధ్రలో 
ఉన్నంత పలుకుబడితో లేదు. స్రీ విద్య గురించి మాట్లాడడానికి మొదట అసలు పురుష విద్యే 
లేదు. అసలు వివిధ సామాజిక వర్గాలు తమలోని లోటుపాట్లను సవరంచుకోవలసిన రాజకీయ 
అగత్యమేదీ తెలంగాణలో నాడు లేదు. అటువంటి సంస్కరణల వల్ల లబ్ది పొందే అవకాశం 
ఉన్నచోట సంస్కరణలు చురుకుగానే సాగాయి. ఉదాహరణకు, నాటి హేదరాబాద్‌ దళిత 
ఉద్యమం ఆంతరంగికంగా సంస్కరణ ఉద్యమంగా కూడా ఉండింది. ఆ సంస్కరణలకు ప్రభుత్వ 
ప్రోత్సాహం, సంస్కరణల ఫలితంగా జీవనస్థాయిలో మెరుగుదల స్పష్టంగా కనిపిస్తున్నందున 
నాటి పట్టణ దళితులు అందులో మురుగా వార నార: కథావస్తువులలో రెండు ప్రాంతాల 
మధ్య ఉన్న ఈ తేడా - నాటి తెలంగాణ కథావస్తువుల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. మాడపాటి 
హనుమంతరావు హృధయళల్యము చారిత్రక ఇతివృత్తం తీసుకున్నప్పటికీ, స్రీపక్షపాతంతో రాసిన 


కథ 2002 + తెలంగాణ కథాచరిత్ర - కొన్ని సమన్యలు 


205 


కథ. మృత్యువు, దాని జ్ఞాపకము అన్న కథ కరుణ, వైరాగ్యమూ మిళితమై ఉన్న ఒక మానవీయ 
కథనం. పొతబోధిని లో ప్రచురితమైన విషాదము అన్న రచన, పూర్తి సంభాషణాత్మకంగా ఉన్నప్ప 
టికీ చిన్నకథగానే చెప్పదగిన రచన. అందులో ఇతివృత్తం - వివాహేతర సంబంధంలో బిడ్డను 
కన్న ఒక వితంతువు ఆవేదన, బాధ్యత తీసుకోకుండా బిడ్డను చంపిన తండ్రి. 1913లో ఆశించలే 
నంతటి స్ర్తీ పక్షపాతం ఆ రచనలో కనిపిస్తుంది. వీరేశలింగం ప్రభావంతో అదే పత్రికలో వచ్చిన 
రెడ్డిగారి వ్రహననంలో ఇతివృత్తం - రెడ్డి కులంలో వధూవరులు పరస్పరం చూసుకోకుండానే 
పెళ్ళి చేసుకునే ఆనవాయితీ. 

మధ్య తరగతి జీవితాల నుంచి ఇతివృత్తం గ్రహించాలని అనుకున్న నాటి రచయితలు 
అందులో ఘోరంగా విఫలమయ్యారు. ఆ వైఫల్యం వారి వ్యక్తిగతమైనది కాదు. నాటి తెలంగాణ 
సమాజానిది. వంద సంవత్సరాల క్రితమే కాదు, నేటికి కూడా తెలంగాణలో నిజమైన మధ్య 
తరగతి ఇంకా రూపొందనేలేదు. ఆర్థిక హోదా రీత్యా మధ్యతరగతిగా చెప్పదగ్గది నకు పెద్ద 
తరగతిగానే కనిపిస్తుంది కానీ, సాంస్కృతికంగా దానిని నూటికి నూరుపాళ్ళు మధ్యతరగతిగా 
ఇంకా పరిగణించలేము. సమాజంలోని అనేక వాస్తవ, ప్రతీకాత్మక విలువల ఘర్షణకు మధ్యతరగతి 
తగిన వేదిక. ఆ వర్గంలో కలిగే సంచలనం, అది పొందే ప్రకంపనలు, అది చేసే పోరాటాలు, 
సిద్ధపడే రాజీలు - ఇవన్నీ సమాజపు గతిని అద్భుతంగా చిత్రిస్తాయి. అన్నిటికి మించి, నలుపు 
తేలుఫులుగో ఉండని జీవితం, అనేక సంక్లిష్టతలను ధరించే జీవితం వాస్తవికతను అతి దగ్గరి 
నుంచి పట్టుకోగలుగుతుంది. నాటి తెలంగాణ జీవితంలో ఆ మధ్యతరగతి ఏది? అసలు 
విద్యావంతులు ఎక్కడ? పట్టణాలకు వచ్చి వేతనశర్మలైన ఉద్యోగులెక్కడ? స్రీ విద్య, సార్వత్రిక 
విద్య మొదలైనవి మానవ సంబంధాలలో తీసుకువచ్చే కల్లోలం ఎక్కడ? 

నాటి తెలంగాణ గ్రామీణ జీవితం సాపేక్షంగా నిశ్చలంగా ఉంది. అంటే దానిలో ఎ 
కదలికా లేదని కాదు. ఆ కదలికలను తీవ్రం చేసే, ఉధృతం చేసే, కల్లోలపరిచే బాహ్య, ఆంతరంగిక 
శక్తులు ఏవీ ఇంకా నాటికి బలపడలేదు. గ్రంథాలయాల స్థాపన "జరుగుతూ ఉన్నా అంతకు 
మునుపు తెలియని పబ్లిక్‌ లైఫ్‌ ఎర్చడుతూ ఉన్నా కూడా వాటి ప్రభావాలకు కథారూపం ఇవ్వగలిగిన 
రచయితలు కూడా లేరు. 

తెలుగులో తొలి విడత కథలు ప్రచురితమైన కాలానికి మద్రాసు రాష్ట్రంలో వెయ్యికి 75 
మంది చదువుకున్న వారుండగా, హైదరాబాద్‌ రాజ్యంలో వెయ్యికి 27 మంది మాత్రమే 
చదువుకున్నవారు. అందులో హిందువుల సంఖ్య వెయ్యికి 23 మాత్రమే (1911 జనాభా లెక్కలు). 
అందులో తెలుగువారి కంటె మహారాష్టులు చాలా ఎక్కువ. మరాఠీ ప్రాంతాలలో మిడిల్‌ స్కూళ్ళలో 
ఇంగ్లీషు కూడా నేర్చుతుండగా, తెలుగు ప్రాంతాలలో ఇంగ్లీషు చెప్పే మిడిల్‌ స్కూళ్ళు అతి 
తక్కువ. 1910 నాటికి సెకండరీ విద్య పూర్తిచేసిన హిందువులు 6261 మంది కాగా, ఉన్నతవిద్య 
చదివినవారు 49 మంది మాత్రమే. 1930 నాటికి (అంటే ఉస్మానియా విశ్వ విద్యాలయం స్థాపించిన 
12 సంవత్సరాలకు) ఉన్నత విద్య చదివిన హిందువుల సంఖ్య 483కు పెరిగింది. ఈ నా. అతో 
స్త్రీల పరిస్టితి ఎట్లా ఉండేదో ఊహించుకోవచ్చు. 1921 జనాభా లెక్కల ప్రకారం ఒక్క గోదావరి 
జిల్లాలోనే అక్షరాస్యుల స సంఖ్య లక్షా పదకొండువేలు. కృష్ణా జిల్లాలో అక్షరాస్యులు లక్షా యాభై 
మూడు వేలు. గుంటూరు జిల్లాలో లక్షా పాతికవేలు. ఇది మొత్తం “హైదరాబాద్‌ రాజ్య అక్షరాస్యుల 
సంఖ్యతో సమానం. ఇంగ్లీషు చదువుకున్నవారు 1921 నాటికి గోదావరి జిల్లాలో 16,554, కృష్ణాలో 
15,531, గుంటూరులో 17,105 మంది ఉన్నారు. 


కథ 2002 + తెలంగాణ కథాచరిత్ర - కొన్ని నమన్యలు 


20% 


హైదరాబాద్‌ రాజ్యంలో మొత్తం అచ్చయిన పుస్తకాలు 1910 నాటికి కేవలం 933 మాత్రమే. 
అందులో తెలుగు పుస్తకాలు 14 మాత్రమే. కాశీనాథుని నాగేశ్వరరావు 1929లో ప్రకటించిన 
ఆంధ్ర వాజ్మయ సూచికలో మొత్తం 12,256 ముద్రిత తెలుగు గ్రంథాలను పేర్కొన్నారు. అందులో 
తెలంగాణా రచయితల రచనలు 50కి మించవు. ఈ గణాంకాలన్నీ పత్రికలకీ, వచన రచనలకీ, 
కాల్పనిక రచనలకీ తెలంగాణలో ఎంతమంది పాఠకులు అందుబాటులో ఉన్నారో అంచనా 
వేయడానికి పనికివస్తాయి. 

బ్రిటిష్‌ ఆంధ్రలో చదువులు, స్కూళ్ళు వంటి ప్రాథమిక సదుపాయాలకు ప్రభుత్వమే 
పూనుకున్నది. ప్రజలు ఉత్సాహంగా ముందుకు వచ్చినచోట మరింతగా అవకాశాలు కల్పించింది. 
తెలంగాణలో చదువుల మీద ఆసక్తిని ప్రజలలో కల్గించడానికి ఉద్యమాలు కావలసి వచ్చింది. 
పిల్లలను చదివించమని, తెలుగు పత్రికలను కొనమని విద్యా ప్రచారకులు, పత్రికా ప్రచారకులు 
పెద్ద పెద్ద భూస్వాములను ప్రాధేయపడినా, తిరస్కారమే ఎదురయ్యెది. గ్రంథాలయోద్యమం, 
క్రమంగా పెరిగిన తెలుగు ప్రచురణలు, నెమ్మదిగా అయినప్పటికీ కొంత పెరిగిన విద్యా 
సదుపాయాలు తెలంగాణలో చదువరులను పెంచాయి. వీటన్నిటి ఫలితం 1935 నుంచి స్పష్టంగా 
కనిపిస్తుంది. అయితే, ఆలోగానే, తెలంగాణలో ఆధునిక సాహిత్య సంస్కారాన్ని పెంపొందించ 
డానికి నాయకులు తగిన కృషి చేశారు. ఆ కృషిలో ముఖ్య ఘట్టం నుజాత పత్రిక నిర్వహణ 
(1927-30). 

ఇటీవల వచ్చిన తొలితరం తెలంగాణ కథలు (సంపాదకులు - ముదిగంటి సుజాతారెడ్డి) 
లో మొదటి కథ 1912నాటిది అయితే, తరువాతి కథ 1927 నాటిది. ఈ పది హేనేండ్డ అంతరానికి 
వివరణ ఇవ్వవలసి ఉంది. ఒకరకంగా చూస్తే ఈ అంతరం వాస్తవమైనది కాకపోవచ్చు. మరొక 
రకంగా వాస్తవమూ అయి ఉండవచ్చు. నుజాత వచ్చేవరకు తెలంగాణ కథలకు తగిన వేదిక 
లేదనే చెప్పాలి. అయితే, పూర్తి సమాచారం ఆధారంతో ఆ నిర్దారణ చేయలేము. 1922లో 
ప్రారంభమైన తొలి తెలంగాణ రాజకీయ వార పత్రికలు నీలగిరి, కెలుగు పత్రికల సంపుటాలు 
మొత్తంగా ఇప్పుడు లభ్యం కావడంలేదు. కేవలం చెరి ఒక సంవత్సరపు ప్రతులు మాత్రం దొరుకు 
తున్నాయి. వాటిలో కథాసాహిత్యం లేదు. 1925లో ప్రారంభమైన ద్వైవార పత్రిక గోల్కొండ కథలను 
కూడా ప్రచురించింది. వాటికి సంబంధించిన సూచిక ఏదీ లేదు. కథా సాహిత్యాన్ని, వ్యాసాలను 
కూడా పట్టిక వేసిన వ్యాసనూబి (సాహిత్య అకాడమీ) తెలంగాణ పత్రికలను పరిగణనలోనికి 
తీసుకోలేదు. ఆం ధ్రాభ్యుధయము, దేళబంధు పత్రికలు 1927కు ముందే తెలంగాణలో వచ్చాయి. 
వాటిలో కథలనదగ్గ రచనలు కొన్ని ఉన్నాయి కూడా. అయితే, ఈ పత్రికలు సులువుగా 
లభ్యంకావడం లేదు. 

తెలంగాణలోని చదువరులకు ఉత్తమశ్రేణి సాహిత్యాన్ని అందుబాటులో ఉంచడానికి, 
రచయితలకు కావలసిన ఎక్స్‌పోజర్‌ను ఇవ్వడానికి నుజాత పత్రికను స్థాపించారు. మాడపాటి 
హనుమంతరవు, సురవరం ప్రతాపరెడ్డి ప్రోత్సాహంతో స్థాపితమైన ఈ స్ప త్రికకు పి.ఎన్‌. శర్మ 
ఎడిటర్‌. కోస్తా ఆంధ్ర పత్రికలు నాడు వెలివేసిన గుడిపాటి వెంకటచలం కథలు పది సుజాతలో 
ప్రచురితమయ్యాయంటే, పత్రికకున్న వ్యాప్తిని అర్థం చేసుకోవచ్చు. సుజాత ప్రచురించిన సిరుగూరి 
జయరావు రాసిన వరమాణువులో మేజువాణి, ఒద్దీరాజు Me రాసిన అద్భళ్ళ వ్యక్తి 
తెలుగులో తొలి సైన్స్‌ఫిక్షన్‌ రచనలుగా చెప్పుకోవచ్చు. శ్రీ శ్రీశ్రీ ప్రభవ పద్యాలు కూడా 1927లో 
సుజాతలో ప్రచురితమయ్యాయి. భారతి కి తెలంగాణ సమాధానంగా వెలువడిన నుజాత ఎక్కువ 


కథ 2002 + తెలంగాణ కథాచరిత్ర - కొన్ని సమస్యలు 


205 


కాలం కొనసాగకపోవడానికి కారణాలు పాఠకులు, చందాదారుల ప్రోత్సాహం లేకపోవడమే అని 
వేరే చెప్పనక్కరలేదు. 

1930 తరువాత వచ్చిన దక్కన్‌ కేసరి పత్రికలో కొడవటిగంటి కుటుంబరావు కథలు 
అచ్చయ్యాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తన ప్రబుద్ధాంధ్రలో తెలంగాణ రచయితలకు, రచనలకు 
తగిన ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. అంటే ఆధునిక వచన రచయితలలో ప్రముఖులందరూ 
తెలంగాణ పాఠకులకు అందుబాటులో ఉన్నారు. తెలంగాణతో సజీవ సంబంధంలో ఉన్నారు. 

గ్రంథాలయ ఉద్యమం కారణంగా, వెల్లువగా వచ్చిపడ్డ నవ్యసాహిత్య గ్రంథాలు, ఉస్మా 
నియా విశ్వవిద్యాలయం అవతరణ తరువాత పెరిగిన ఉన్నత విద్యావకాశాలు, జాతీయోద్యమ 
ప్రభావాలు ఒక కొత్తతరం సాహిత్యకారులను 1935 నాటికి రంగం మీదికి తీసుకు రాగలిగాయి. 
వెల్దుర్తి మాణిక్యరావు, కాళోజీ నారాయణరావు, వి.ఆర్‌. అవధాని, బూర్గుల రంగనాథరావు, 
గుండవరం హనుమంతరావు, బోయనేపల్లి రంగారావు, వట్టికోట ఆళ్వారుస్వామి - ఈ తరమంతా 
1935 తరువాతనే రంగప్రవేశం చేసింది. వైతాళికులు, ఆంధ్రకేసరి వంటి మిత్రబృందాలు ప్రధానంగా 
కథకులవే. వీరందరికీ పెద్ద దిక్కుగా, మొత్తం సాహిత్య వాతావరణానికి చోదకశక్తిగా నిలబడ్డ 
సురవరం ప్రతాపరెడ్డి ఎక్కువగా కథారచన చేసింది 1930లలోనే. కొత్త పరిణామాలు తెలంగాణ 
జీవనాన్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో వీరందరి కథలూ ప్రతిబింబించాయి. 

తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు వెలువడిన తెలంగాణ సాహిత్యాన్ని సాహిత్య 
చరిత్రకారులు విస్మరించడానికి మరొక నేపథ్యం - తెలంగాణ కథలు ప్రకటించిన నేపథ్యం. 
తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసిన ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, హిందూ ముస్లిం 
సంబంధాలు, మతపరివర్తనలు - బ్రిటిష్‌ ఆంధ్ర సమాజానికి ఆసక్తికరమైనవి కావు. జాతీయో 
ద్యమం, ప్రపంచయుద్ధం, ఆర్థికమాంద్యం వంటి అంశాల ప్రభావాలను చిత్రించే తమ కథకు, 
తెలంగాణ కథ చాలా సెట్లు దిగువన ఉన్నదని భావించి ఉండవచ్చు. కాళోజీ కథలలో ఆర్య 
సమాజం ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రతాపరెడ్డి కథలలో మొగలాయి నాటుదనం, 
రైతు ముక్కుసూటిదనం, నాజూకుగా ఉండనొల్లని శైలి తొణికిసలాడుతుంటాయి. సంఘ 
సంస్కరణలు తగ్గుముఖం పట్టి, రాజకీయ జాతీయోద్యమంలో ఉండిన కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు, 
ఇంకా కనీస సంస్కరణల గురించి మాట్లాడే తెలంగాణ సాహిత్యం వెనుకబడినదిగా కనిపించి 
ఉండవచ్చు. దేశ స్వాతంత్రోద్యమంలో దేశీయ సంస్థానాలు పాలుపంచుకోనక్కరలేదని, దేశీయ 
పాలకులు సహజమిత్రులని సాక్షాతూ గాంధీయే అన్న తరువాత, హైదరాబాద్‌ వంటి చోట్ల జరిగిన 
రాజకీయ ఉద్యమాలకు బ్రిటిష్‌ ఆంధ్రులలో ఎమి గౌరవం ఉంటుంది? 

1901లో మొదలైన గ్రంథాలయోద్యమం, 1921లో అవతరించిన ఆంధ్ర జనసంఘం, 
1930లో ఏర్పడిన ఆంధ్ర మహాసభ - పరంపరలో చైతన్యాన్ని తీర్చిదిద్దుకుని ముందుకు వెళ్ళినవారు 
తరువాతి కాలంలో కాంగ్రెస్‌ - కమ్యూనిస్టు శిబిరానికి దూరంగానే ఉండిపోయారు. ఎల్లాప్రగడ 
సీతాకుమారి, నందగిరి ఇందిరాదేవి, వెంకటరావు, ప్రతాపరెడ్డి, కాళోజీ మొదలైనవారు సామాజిక 
అంశాలను, పరిమితమైన రాజకీయ అంశాలను మాత్రమే కథావస్తువులుగా తీసుకున్నారు. 
ప్రతాపరెడ్డి సు ప్రసిద్ధమైన కథ నంఘం నంతులులోని సంఘం ఇంకా కమ్యూనిస్టు సంఘంగా 
మారని సంఘమే. అయితే, గ్రామాలలో సామాజిక, ఆర్థిక నిర్మాణాలను కలవరపరుస్తున్న సంఘం 
నిర్మాతలు బ్రిటిష్‌ ఆంధ్ర నుంచి వస్తున్నవారని ప్రతాపరెడ్డి కథలో సూచన గమనించదగ్గది. 


కథ 2002 + తెలంగాణ కథాచరిత్ర - కొన్ని సమన్యలు 


206 


దేశంలో జాతీయోద్యమం తీవ్రం కావడం, రెండో ప్రపంచ యుద్దారంభం, రజాకార్ల 
రంగ ప్రవేశం, కమ్యూనిస్టుల నిశ్శబ్ద నిర్మాణం, హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ అవతరణ, విరమణ... 
ఇవన్నీ కలిసి 1940-45 మధ్యకాలంలో తెలంగాణలో రాజకీయాలను పరుగులు పెట్టించాయి. 
అప్పటికి తెలంగాణలో తెలుగు పత్రికల సంఖ్య పెరిగింది. విద్యావంతుల సంఖ్యా పెరిగింది. 
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, వరంగల్‌, నల్లగొండ, మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం వంటి అనేక 
కేంద్రాలలో సాహిత్యబృందాలు అవతరించాయి. వచన రచన ఉధృతమైంది. అణా గ్రంథమాల, 
దేశోద్ధారక గ్రంథమాలలకు తోడు అనేక ప్రచురణ బృందాలు చురుకుగా పనిచేశాయి. అయితే, 
వీరెవరూ తెలంగాణ సాయుధపోరాట కథనాన్ని ఎందుకు చేపట్టలేదు అన్నది ఒక శేష ప్రశ్న. 
పోరాటంలో మునిగిపోయారు కాబట్టి రాయలేకపోయారు అన్నది సరి అయిన వివరణ కాదు. 
అసలు తెలంగాణ రచయితలెవ్వరూ పోరాటకథలు రాయలేదన్నది నిజం కాదు. ఆవుల పిచ్చయ్య, 
కాంచనపల్లి చిన వెంకటరామారావు, పి. వెంకటేశ్వరరావు, పర్పా దుర్గాప్రసాదరావు వంటి రచయితలు 
చాలామంది రాశారు. కానీ, పోరాట కథారచనను గుత్తగా స్వీకరించినవారు మాత్రం కోస్తా ఆంధ్ర 
రచయితలే. గ్రామీణ దుర్మార్గాలను చిత్రించడంలో తెలంగాణ రచయిత ఎప్పుడూ వెనుకంజ 
వేయలేదు. కానీ, వాటి ప్రతిఘటన, దానికోసం జరిగిన నిర్మాణం - విటిలో సాధారణ తెలంగాణ 
వచన రచయిత భాగస్వామి కాలేకపోయాడేమో అనిపిస్తుంది. వట్టికోట ఆళ్వారుస్వామి కూడా 
గ్రామాల్లోని భూస్వామ్యం తీవ్రతను, దానికి వచ్చిన ప్రతిఘటన కలిగించిన ప్రభావాలను చర్చించి 
నంతగా తన కథలలో ప్రత్యక్ష పోరాటాన్ని చిత్రించలేదు. 

తెలంగాణ సాయుధ పోరాటం, పోలీసుచర్య, సైనిక ప్రభుత్వం, హైదరాబాద్‌ రాష్ట్రం, 
ఆంధ్రప్రదేశ్‌ అవతరణ - ఈ క్రమాన్నంతా ఒకటిగా తీసుకుంటే వాటి మీద కథలు తెలంగాణ 
నుంచి చాలానే వచ్చాయి. నెల్లూరు కేశవస్వామి యుగాంతం, ఆళ్వారుస్వామి రాజకీయ బాధితులు, 
కాళోజీ లంకొ వునరుద్ధరణ మచ్చుకు చెప్పదగ్గ మేలికథలు. హైదరాబాద్‌ రాష్ట్రం ముక్కలై 
ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కలిసిన తరువాత తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు తెలుగు 
రాజకీయాలలో ప్రాధాన్యం పోయినట్టై, తెలంగాణ సాహిత్యానికి తెలుగు సాహిత్యంలో పరిగణన 
పోయింది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టులు ఒక చారిత్రాత్మక పోరాటంగా ప్రచారం 
చేశారు కాబట్టి 1945 నుంచి తెలంగాణ ఉనికి ఎంతో కొంత అంగీకరించవలసి వచ్చింది తప్ప, 
అంతకుముందు తెలంగాణ ఏమిటో కమ్యూనిస్టులకు కూడా అక్కరలేకపోయింది. (ఒక్క దేవులపల్లి 
వెంకటేశ్వరరావుకు మాత్రం మినహాయింపు, ఆయన ఒక్కరే తెలంగాణలో 1915 నుంచి 
జరుగుతున్న పరిణామాలను ఉద్యమ నేపథ్యంగా పేర్కొన్నారు) కమ్యూనిస్టులు ఆంధ్రప్రాంతంలో 
ప్రతిష్టించిన వైతాళికులే తెలంగాణకు కూడా వలస వచ్చారు. తెలంగాణ సాహిత్యం 1940లలో 
తెలుగు సాహిత్యంలో వచ్చి కలిసే ఉపనదిగా మారిపోయింది. 

1940ల కంటే ముందు తెలంగాణ కథలు ఇంకా చాలా పరిశీలనకు రావలసి ఉంది. 
భిన్నమైన రాజకీయ వాతావరణంలో, భిన్నమైన సమస్యాంశాలను స్పృశించిన ఆ కథలలో ఎన్నో 
నిగూఢమైన ఆసక్తికరమైన అంశాలు, చరిత్రా ఉన్నాయి. ఆ కథలను వాటి మొత్తం నేపథ్యంలో 
భాగంగా చూడాలి. 

1935 నుంచి 1948 వరకు జరిగిన తెలంగాణ కథా సాహిత్య వికసనాన్ని ఎంతో లోతుగా 
పరిశీలించవలసి ఉన్నది. తెలంగాణలో రాజకీయ ఉద్యమం కూడా వికసిస్తున్న కాలం అది. 
నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని రాజకీయ సంస్కరణలనీ కోరుతున్న 


కథ 2002 + తెలంగాణ కథాచరిత్ర - కొన్ని సమస్యలు 


207 


చైతన్యవంతులను జాతీయ కాంగ్రెస్‌ ధోరణి నిరుత్సాహంలో ముంచెత్తింది. బ్రిటిష్‌వారి నిష్క్రమణ 
తరువాత భారతీయ ముస్లిముల సంగతేమిటన్న భయాందోళనల ప్రభావం జాతీయ రాజకీయ 
రంగం మీద, ఆ తరువాత హైదరాబాద్‌ రాజకీయ చిత్రపటం మీద పడసాగింది. రజాకార్ల అవ 
తరణకు నేపథ్యం అదే. దోచుకోవడం, అణచివేయడం తప్ప గ్రామీణ సమాజం గురించి ఎటువంటి 
బాధ్యతా స్వీకరించని సరికొత్త భూస్వామ్యవర్గం రైతాంగాన్ని మిలిటెంట్‌ పరిష్కారాల వైపు నెట్ట 
సాగింది. తెలంగాణ-ట్రిటిష్‌ ఆంధ్ర సరిహద్దుల జిల్లాలలో చైతన్యం కొన్నిచోట్ల జాతీయవాద 
రూపాన్ని, మరికొన్నిచోట్ల కమ్యూనిస్టు రూపాన్ని తీసుకున్నది. సాంప్రదాయిక భూస్వామ్య శక్తుల 
నుంచే కొన్ని లిబరల్‌ శక్తులు వేరుపడసాగాయి. వారిలో కొందరు కమ్యూనిస్టులుగా కూడా 
మారసాగారు. 

1935 నుంచి 1940 దాకా ఆంధ్రకోనరి లిఖిత పత్రికను నడిపి, ఆ తరువాత అచ్చుపత్రికగా 
మార్చిన ఆంధ్రకేసరి బృందం నాటి కథాసాహిత్య చైతన్యానికి విశిష్టమైన గుర్తు. ఆ బృందంలో 
ఉన్న పదిమంది సభ్యులు వేరువేరు జిల్లాలకు చెందినవారు. ఎవరి జిల్లా మాండలికంలో వారు 
కథలు రాయాలని ఒక నియమం పెట్టుకుని వారు కథలు రాశారు. ఆంధ్రకోనరి అచ్చుపత్రికలో 
తెలంగాణ మాండలికంలో రాసిన కథలకు ప్రత్యేక ఆహ్వానం పలికింది ఆ బృందం. బూర్గుల 
రంగనాథరావు, ఎం.ఎస్‌.రాజలింగం మొదలైనవారు నిర్వహించిన సాధన సమితి తెలంగాణ కథను 
1940లో అభివృద్ధి పరిచింది. సాధన సమితి అనేక కథా సంకలనాలను ప్రచురించింది. 

తెలంగాణ అన్నది ఒక భౌగోళిక ప్రాంతంగా కాక, ఒక కథావస్తువుగా మారింది తెలంగాణ 
సాయుధపోరాట కాలంలో. మీజాన్‌ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు తెలంగాణలో కమ్యూ 
నిస్టు పోరాటాన్ని సమర్థించే అనేక కథలను ప్రచురించారు. కమ్యూనిస్టులు నిర్వహించే పత్రికలలో 
కూడా ఇతరులు తెలంగాణ కథలను రాశారు. 1946 ఎన్నికలలో తెలంగాణలోని ఫ్యూడల్‌ దాష్టికం 
సుందరయ్యగారికి ఒక ప్రచారాంశం అయినట్టే, అనాటి ప్రగతిశీల పరాయి కథకులకు తెలంగాణ 
ఒక కథాంశం అయింది. కథాంశంగా మారిన తెలంగాణ అనేక అవాస్తవ చిత్రీకరణలకు కూడా 
లోనయింది. 

నిర్బంధం నుంచి బయటికి వచ్చిన వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ వాస్తవ కథనాన్ని 
ఇవ్వడానికి ప్రయత్నించారు. తెలంగాణ కథలను ప్రత్యేకంగా ప్రచురించాలని సంకల్పించారు. 
1950లలో ఆయన ప్రచురించిన వరినరాలు అన్న రెండు సంపుటాల కథలలో అనేక తెలంగాణే 
తరుల కథలున్నప్పటికీ, తెలంగాణ వాస్తవికతను పట్టి ఇచ్చే ఉద్దేశంతో ప్రచురించిన సంపుటాలుగా 
వాటిని పేర్కొనవచ్చు. 

తెలంగాణ సాయుధ పోరాట విరమణ, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తరువాత - తెలుగు 
సాహిత్యరంగంలో ఒక స్తబ్ధత వచ్చిందని ఆధునిక సాహిత్య చరిత్ర చెబుతూ వచ్చింది. తెలంగాణా 
వస్తువును ఆశ్రయించి కథలూ, నవలలూ, పాటలూ, కవిత్వాలూ రాసిన కోస్తాంధ్ర రచయితలందరూ 
సినిమారంగానికి తరలిపోవడమే ఆ స్తబ్ధతకు ఒక కారణంగా కూడా చెబుతుంటారు. నిజానికి 
1956 తరువాత తెలంగాణ స్తబ్బతలో లేదు. అది ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తనకు కొత్తగా 
సంక్రమించిన ఉనికితో సర్దుకోలేక సతమతమవుతున్నది. మరొకవైపు అప్పటిదాకా తనకు ఉండిన 
అస్తిత్వాన్ని క్రమంగా కోల్పోవడం కూడా ప్రారంభమైంది. హైదరాబాద్‌ను ఉవ్వెత్తున ముంచిన 
మనుషుల వలసలు, పత్రికల వలసలు, రచయితల వలసలు - తెలంగాణ జనాన్ని ఉక్కిరిబిక్కిరి 


కథ 2002 + తెలంగాణ కథాచరిత్ర - కొన్ని నమన్యలు 


208 


చేశాయి. మరొకవైపు దశాబ్దాల స్థానిక కృషి ఫలితంగా కొద్దికొద్దిగా స్థిరపడుతున్న అక్షరాస్యత, 
ఆంధ్ర సారస్వత పరిషత్తు వంటి వాటి కృషి వల్ల పెరుగుతున్న సారస్వత పరిచయం, కాళోజీ, 
దాశరథి, నారాయణరెడ్డి వంటివారికి మొత్తం తెలుగు సాహిత్యరంగంలో దొరుకుతున్న గుర్తింపు 
- తెలంగాణ సాహిత్య వాతావరణాన్ని కొత్తగా నిర్వచించసాగాయి. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌ 
నగర్‌, కరీంనగర్‌ వంటి అనేక కేంద్రాలలో చిన్నచిన్న సాహిత్య బృందాలు, కేంద్రాలు ఏర్పడడం, 
పుస్తక ప్రచురణలు ప్రారంభం కావడం జరిగాయి. తెలంగాణ రచయితల సంఘం కూడా ఈ 
కృషిలో పాలు పంచుకుంది. అయితే, వీటిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. 

తిరిగి తెలంగాణలో వచన సాహిత్య ఉధృతి 1970లలో మొదలైంది. ప్రత్యేక తెలంగాణ 
ఉద్యమం, నక్సల్బరీ ప్రభావం అనేక విద్యూల్లతలను మొలిపించాయి. కథాసాహిత్యంలోకి బదలా 
ఒక వస్తువుగా ప్రవేశించింది. 1947లో కదనరంగంగా, కథావస్తువుగా ఉన్న తెలంగాణ, ఈసారి 
కదనాన్ని, కథనాన్నీ కూడా తానే నిర్వచించసాగింది. శ్రీకాకుళ ఉద్యమం చల్లారిన తరువాత 
రంగస్టలం క్రమంగా తెలంగాణవైపు మళ్ళడం, అదే సమయంలో కరీంనగర్‌ కల్లోలానికీ, కథనానికీ 
తోనో పదును తేరి ఉన్నానని ప్రకటించడం జరిగిపోయాయి. తరువాతి కథ "తెలిసిందే. అల్లం 
రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, బి.ఎస్‌. రాములు వంటి ఆరితేరిన కథకులు రంగం మీదికి 
వచ్చారు. ఆధునిక సాహిత్య చరిత్రలో స్థిరపడిన దశలలో విప్లవ as ఉండడం వల్ల, 
తెలంగాణ 1970లో తిరిగి ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. దళీత, స్త్రీవాద, మైనారిటీవాదాలు 
తిరిగి కోస్తాంధ్రను రంగంమీదికి తెస్తే, ఇప్పుడు తెలంగాణ స్థానికతావాద ఉద్యమం సాహిత్యంలో 
తనదైన చరిత్రను, దారిని వెదుక్కొంటున్నది. ఎంతో విలువైన కథాసాహిత్యాన్ని సృష్టిస్తున్నది. 

తెలంగాణ తానే వస్తువుగా, తానే రచయితగా, తానే కథనంగా తీర్చిదిద్దుకోవడంలో ఒక 
పునరావృత్తి ఉన్నది. అలనాటి బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం తెలంగాణను మినహాయించి చేసిన 
పరిపాలన తెలంగాణలో ఒక రకమైన వాస్తవికతకు కారణమైంది. తరువాతి కాలంలో బ్రిటిష్‌ 
ఆంధ్రులు అంతర్గత వలసవాదులు కావడానికి దారితీసింది. ఇప్పుడు కూడా సామ్రాజ్యవాద 
ప్రపంచీకరణ ఫలితాలు (దళారీ ఫలాలే కావచ్చు!) నాటి బ్రిటిషాంధ్ర ప్రాంతాలకే దక్కుతుండగా, 
దాని విష ఫలితాలు, వనరుల దోపిడి తెలంగాణ అనుభవిస్తున్నది. మొదటిదశలో తనను తాను 
తెలుసుకోలేకపోయిన తెలంగాణ, నేటి దశలో తనను తాను ఆవిష్కరించుకుంటున్నది. 


x 


ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడే వరకు తెలంగాణ నుంచి వచ్చిన తెలుగు కథలు 1500 పైగా 
ఉంటాయని మిత్రుడు, పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ నిరూపిస్తున్నారు. (దస్తమ్‌, తెలంగాణ 
కథల సూచి, కవిలె ప్రచురణ 2003.) వాటిలో అధికం ఇంకా మనకు చదువుకోవడానికి 
అందుబాటులోనే లేవు. దొరికిన వాటిలో చాలామటుకు ఇంకా తగిన పరిశీలనకు నోచుకోలేదు. 
తెలంగాణ కథ గురించి ఏమి చెప్పినా అది అర్థసత్యమే. అందరి గురించి, అన్నిటి గురించి 
తామే ప్రతినిధులుగా వ్యవహరించే ప్రతినిధులకు తప్ప, అన్వేషకులకు ఇంకా ఇది ప్రారంభమే. 


హైద రాబాద్‌ 
29-08-2003 


కథ 2002 + తెలంగాణ కథాచరిత్ర - కొన్ని సమస్యలు 


209 


